"పరుశరామ శాస్తి” గారి కూతురు 


చిట్టి పొట్టి నవల బై వారణాసి (శీ రామ కృష్ణ --అమరవాతి 


6... 


"పరుశరామ శాస్తి” గారి కూతురు 


శీనివాస మూర్తి యువ వయస్కుడు. ఇతను సరస్వతీ 
మహాలు అనే లైబరీకి మేనేజర్‌. లైబరీ చూసే మనిషిని 
లైబేరియన్‌ అంటారు . కానీ సరస్వతీ మహల్‌ ని స్థాపించిన 
" రాజా వెంకట రాయల వారు - ఇతనికి మేనేజర్‌ అన్న 
చరుతో వుద్యోగం ఇచ్చాడు. ఈ మేనేజర్‌ గారు ఏ పనినైనా 
చేసేందుకు సిద్ద పడుతూ వుండే ధ్రర్వం కల మనిషి. 
అందరు లైబేరియన్‌్స్‌ లా ఎబ్బెబ్బే -- బెబ్బె కాదు. 


కా రాజావారు విచి।త పుస్తక పియుడు . విచితము 
అపురూపమైన (గంధాలను సేకరించి తన సరస్వతీ మహల్‌ 
నింపి ఆ పుస్తకాలను భావి తరాలకు ఇవ్వాలన్నది అయన 
ధ్యేయం .రాజావారు కోటీశ్వరుడు .ఇంగిలీషు ప్రభుత్వము 
వారికి పియుడు. 


రాజావారికి కి " మబ్బుల్లో తొమ్మిది తలుపులు " " అనే 
శేరుగల విచిత్రమెన పుస్తకము వున్నదని - దానిలోని 
మంత్రాలతో మనము శని గ్రహాన్ని స్వాధీనము చేసుకొని 
దాన్ని మన ఇష్టం వచ్చినట్లు ఆడించటం ఎల్లా? అన్న 
విషయం మీద - రామబాణం లాంటి 2౧612 మంత్రాలు - 
చేయవలిసిన పూజా పునస్కారాలు - యజ్యా, యాగాలు 
వంటి వివరాలు వున్నాయి అని తెలుస్తుంది. 


ఈ పుస్తకాన్ని రాసిన పరుశురామ దీక్షితులు అప్పుటికే 
చనిపోయి వున్నాడు. డబ్బులేక నో లేదా పుస్తకాన్ని 
రహస్యం గా ఉంచాలి అన్న ఉద్దేశ్యంతోనే ఏమో కానీ - 
దీక్షితులు గారు ఆ పుస్తకానికి, తన శిషుల చేత రొండు 
నకళు రాయించాడు .నకలు అనగా అద్దంలో 
(ప్రతిబింబంలాగా అసలు పుస్తకములో వున్నది వున్నట్లుగా 
తిరిగి రాయటం. 


మొత్తంగా చూసే రాజా వారి కి తెలిసినది ఏమిటంళే - 
"మబ్బుల్లో తొమ్మిది తలుపులు" అన్న పెరు నంమొత్తము 
మూడు పుస్తకాలు ఉన్నాయని - కానీ అందులో ఒక్కళే 
"దీక్షితులు గారి చేతిమీదగా రాయబడినది అని - దీక్షితులు 
గారు పుస్తకం రాస్తూ వున్నపుఎడు శని దేవుడే 
ఆయనకుప్రతక్షం అయి - అయన చేయి పట్టుకొని మరీ 
పుస్తకాన్ని రాయించాడు అని - నిజమైన పవర్‌ అంతా ఈ 
పుస్తకంలోని వున్నదని - మిగతా రొండూ పవర్‌ లేనివి అని - 
తెలుసుకుంటాడు 


అసలైన పవర్‌ వున్నా పుస్తకం కోసం వెతికి - దాన్ని తనకు 
తెచ్చి ఇస్తే - నీకు అపారమైన ధన ము ఇస్తాను -- అని రాజా 
వారు తన లై[బరీ మేనేజర్కి ఆర్డర్‌ వేస్తాడు. అప్పుడు 
భీనివాస మూర్తి -- తంజావూరు వెళి - అక్కడ పురాతన 
పుస్తకాల లైబరీ కి బుక్‌ బెండర్‌ అయినా పొన్నప్పన్‌ ని 
కలుస్తాడు - ఈ పొన్నప్ప పేరుకే బుక్‌ బెండర్‌ కానీ -- అతను 
పెరియ పాండ్యన్‌ అనే జమీందారు కి నమ్మిన బంటు. 
పెరియ పాండ్యన్‌ కూడా విచితమెన పుస్తకాలు సేకరించే 
అలవాటున్న జమీందారు. 


పెరియ పాండ్యన్‌ -- ఈపాటికే ఈ పుస్తకానికి చెందిన 
మూడు కాపీలు కూడా సేకరించి వున్నాడు .ఇతని 
అభి|పాయం ప్రకారం కూడా శని దేవుడే, రచయిత దెగర 
కూచుని మరీ ఆ పుస్తకాన్ని రాయించాడు. అనుమానా 
స్పదముగా వున్న రచయిత మరణం తరువాత నే పెరియ 
పాండ్యన్‌ ఆ మూడు పుస్తకాలను సేకరించాడు - కానీ ఆ 
మూడు పుస్తకాలలో ఎదో ఒక్క పుస్తకమే పవర్‌ వున్నదని - 
మిగతా రొండూ ఆ పుస్తకానికి నకళు కాబట్టి అవి డమ్మీ లని 
మెరియ పాండ్యన్‌ కూడా అనుకుంటూ ఉంటాడు . ఐతే 
పరుశురామ దీక్షితులు రాసిన 


- అసలు పుస్తకం లోని ప్రతి విషయాన్నీ - కాపీ కొట్టి తమ 
సొంత మాటల తో రాసిన గ్రంధాలు కూడా కొన్ని వున్నాయి 
అని పెరియ పాండ్యన్‌ ఇప్పటికే ఒక అభి పయానికి వచ్చి 
వున్నాడు. . అందువల్ల ఢ్రీనివాస మూర్తి - పుస్తకం కోసమని 
తన దెగ్గరికి వచ్చిన పుడు పెరియ పాండ్యన్‌. ఆ మూడు 
పుస్తకాలలో అసలుది ఎదో? కనిపెళ్తు పని శ్రీనివాస మూర్తి 
అప్పచెపుతాడు దీనికి అవసరమైన ధనము సమ 
కూరుుతాడు కూడానూ. 


అప్పుడు మన గ్రీనివాస మూర్తి -- మూడు పుస్తకాలలో ఏది 
అసలైనది ?? అని పరిశోధన చేస్తూ -- కన్యాకుమారి 
చేరుకుంటాడు . తాను పరిశోధన పనిమీదా బయటకు 
వచ్చినప్పుడల్లా -- ఎవరో ఓ స్తీ తనను నీడలా అనుసరిస్తూ 
వున్నదని గ్రీనివాస మూర్తికి తెలుస్తుంది. అతడు ఆమెకు 
"చెలికతే" అన్న పేరుపెట్టుకుంటాడు. 


శీనివాస మూర్తి తన పరిశోధనలో భాగంగా -- మాళవికా 
అమ్మన్‌, అనే సీని కలుస్తాడు . ఈమె ఎవరంళే - పెరియ 
పాండా్యనికి - ఆ మూడు డు పుస్తకాలు అమ్మిన అతనికి 
భార్య. ఈమె భర్త తన పుస్త కాలను పెరియ పాండ్వానికి 
అమ్మిన మరునాడు ఏ విచిత్రమైన రీతిలో తనను తాను 
చంపుకుంటాడు . అందువల్ల ఈ విధవరాలు - తన భర్త 
అమ్మివేసిన ఆ పుస్తకాలను వెనక్కు తెచ్చుకొన్నచో తన భర్త 
ఆత్మ సంతోషిస్తుంది నే నమ్మకంతో ఉంటుంది - ఆ 
పుస్తకాలని ఉచితంగా వెనక్కి తీసుకోవాలనే తలంపులతో - 
మాళవిక (ీనివాసమూర్తిని , అనేక కోరికలకు గురి చేస్తుంది 
.శృంగారాన్ని కూడా సూచిస్తుంది. అయితే (శీనివాస మూర్తి 
తన డేమ మోజులో పడి ఆ పుస్తకాలు తనకు ఇచ్చేది లేదని 
స్పష్టంగా గహించినాక మాళవిక శీనివాసమూర్తి - నెత్తి పె 


కత్తి తో కొట్టి గాయ పరుస్తుంది . అప్పుడు మూర్తి స్పృహ 
కోల్పోతాడు . 


చచ్చాడు - చచ్చు వెధవ అనుకుంటూ మాళవిక అతన్ని 
బయటికి పారవేయిస్తుంది . స్పృహ తెచ్చుకున్న మరునాడు 
, థినివాస మూర్తి " ఇన్ని తిప్పలు నాకెందుకు అన్న 
భావనతో -తన వద్ద నున్న మూడుప్ప ప్రుస్తకాలనుతీసుకొని 
బుక్‌ బైెండర్‌ అయినా పొన్నప్పన్‌ ని నాటు. అతని 
ద్వారా పెరియ పాండ్యన్‌ కి పుస్తకాలు వాపసు ఇచ్చి వేదాము 
అని. మూర్తి వెళ్లేసరికి బుక్‌ బెండర్‌ అయినా పాన్నప్పున్‌ 
షాప్‌ యొక్క పె కప్పునుండీ మెడకు వురి తాడుతో కిందకు 
వేలాడుతూ ఉంటాడు . అప్పుడు నివాస మూర్తి " ఇది 
చూడటానికి ఈ పుస్తకంలో పుస్తకాలలో చిత్రించ బడిన ఒక 
చితానికి కార్చన్‌ కాపీలా వున్నది" అని అనుకంటాడు. 
అపుఎడు గ్రీనివాసమూర్తి తన పరిశోధన విరమించుకునే 
ఉటధేశ్వం వదిలివేసి - తదుపరి పరిశోధన కోసం - 
కుంభకోణం వెళుతాడు -- ఆ మూడు పుస్తకాలని పట్టుకొని. 


కుంభకోణం వచ్చి శరవణన్‌ అనే వారిని కలుస్తాడు. వీరు 
ఎవరంళే - పుస్తకాలు మాళవిక భర్త వద్ద వున్నరోజుల్లో - 
అతను en పాండ్యన్‌ కి అమ్మటానికి వీలుగా - 
పుస్తకంలోనుండి రాలి పోతున్న పేజీలను తిరిగి పుస్తకంలో కి 
షు అంటించి ఇచ్చిన వారు. వీళ్ళు ఆసక్తి కట్స్‌ 
శీనివాస మూర్తి దగ్గిర వున్నా పుస్తకాన్ని పరిశీలించి " నీ 
పుస్తకం లోవున్నా మొత్తము తొమ్మిది చిత్తరువులు వున్నవి. 
అందులో ఆరింటికింద మాతమే "విక్రమ్‌ "అని సంతకం 
చేసివున్నది మిగతా మూడు చితరువులలో "శంకర్‌ ." 
అంశకే {చందమామ శంకర్‌ } అని సంతకం చేసి వుంది ఇది 
గమనింప తగిన విషయమని శరవణన్‌ చెపుతాడు . 


ఈ ఆలోచనతో -- (శ్రీనివాసమూర్తి తన పరిశోధన కోసమె 
కటకం చేరుతాడు. అక్కడ హరిదేవ్‌ పాండా అనే వాడిని 


కలుస్తాడు .ఎందుకంకే ఇతని బేగెర కూడా " మబ్బుల్లో 
తొమ్మిది తలుపులు " పుస్తకం ఒకటి వున్నది. ఈ పుస్తకం 
పరిశీలించి చూసినాక - ీనివాసమూర్తి కి ఒక విషయము 
తెలుస్తుంది. మొదట తాను చూసిన - శంకర్‌ అన్న సంతకం 
తో వున్న మూడు చిత్తరువులు కాక వేరే మరి మూడు చిత్తరువు 
లు ఇక్కడ ఇంకా అదనంగా వున్నాయి. ఈ మూడు 
చిత్తర్వులహపె కూడా -- శంకర్‌ అన్న సంతకం వున్నది 
."ఇపుఎుడు చూసే శంకర్‌ అని సంతకం చేసి వున్న వి - 
మొత్తంగా ఆరు చిత్తరువులు లెక్క తేలినవి -- కాబట్టి శంకర్‌ 
అని అని సంతకం చేసివున్న చిత్తరువులు మొత్తంగా 
తొమ్మిది వుండే అవకాశము వున్నదని - మొత్తం తొమ్మిది 
చితరువులూ "శంకర్‌ " అన్న సంతకంతో వున్న పుస్తకమే 
అసలు సిసలు పవర్‌ వున్న పుస్తకంగా తయారు అవుతుంది 
కాబోసు అని (శ్రీనివాస మూర్తి ఆలోచిస్తాడు . 


శీనివాస మూర్తి ఈ విషయాన్నీ పాండ్యన్‌ కి తెలిపి - 
పరిశోధన సాగించుతాను - డబుు పంపండి అని 'బలి(గామ్‌ 
ఇస్తాడు . - నీవు నీ పని కొనసాగించు - డబ్బు భాద్యత నాది " 
అని పాండ్యన్‌ జవాబు ఇస్తాడు. ఈ తరువాత, మూర్తి, 
హరిదేవ్‌ పాండా కి వీడ్కోలు చెప్పుదామని అతని ఇంటికి 
వెళతాడు . కానీ ఆ సరికే , హరిదేవ్‌ పాండా తన ఇంటిలో 
వున్నా బావిలో శేవమై తేలి కనిపిస్తాడు . అప్పుడు మూర్తి - 
హరిదోవ్‌ పాండా దెగ్గర వున్నా పుస్తకం కోసం వెతుకుతాడు 
. ఆ పుస్తకం సగం తగల పడిన స్టితిలో, శంకరు - అనే 
చిత్రకారుడు సంతకము చేసిన చిత్రాలు మూడూ కూడా 
తొలగించా బడి దొరుకు తుంది. చితరువులూ కూడా పుస్తకం 
నుండి తొలగించా బడి న తరువాతనే పుస్తకం తగల పెట్ట 
బడిందని మూర్తి తెలుసుకుంటాడు. ఇంతకీ ఇతనికి 
పుస్తకం ఎక్కడవుందో అనేది చూపించటంలో సహాయ 
పడినది ఎవరు? అంశే అది ఇతడు కన్యాకుమారిలో 
ఉండగా అదృశ్యంగా అతని వెన్నంటి తిరిగిన " చెలికత్తె " 


అనిమూర్తతో పిలవబడ్డ పిలయే .ఈ పిల్ల ఏ ఇతనికి తిరిగి 
కనపడి - పాండా కి చెందిన పుస్తకం దెగరికి దారి చూపింది. 


మూర్తి ఇప్పటికి పుస్తకానికి ఉన్న రొండు నకళ్లను 
పరిశీలించి వాటిని దక్కించుకున్నాడు .ఇక మూడవ పుస్తకం 
కోసం అని జాడలు తీసుకుంటూ , వెళి - మూడవ పుస్తకానికి 
యజమానురాలైన (ప్రమీలా బారో అనే సీని కలుస్తాడు 
.ఈమె ఒక పండితుని కుమార్తె. ప్రమీల మూర్తిని చూస్తూనే 
చూసి చికాకు పొంది - అటుపిమ్మట అతడు పెరియ 
పాండ్యన్‌ ,అనే జమీందారు తరఫున వచ్చాడు అని 
తెలుసుకొని - అతన్ని గెంటి వేయిస్తుంది . వీధిలోకి 
గెంటపడిన మూర్తి ,పరధాానంగా వీధిలో నడుస్తూ ఉండగా 
అతని మీద ప్రాణాంతక మైన దాడి జరుగుతుంది. కానీ 
ఇతనికి ఏ ప్రాణాపాయం కలుగకుండగా " "చెలికతె " అనే 
యువతీ అక్కడ ప్రత్యక్షం అయి తన దెగర ఉన్న మం[|తం 
శకులను వుపయోగించి మూర్తిని పాణాపాయం నుండి 
రక్షించుతుంది. 


ఈ తరువాత మూర్తి ఇతడు తన పుస్తకాలను తన బస వున్న 
గదిలోనే భద పరిచి - తిరిగి వెళి ప్రమీలాబారో. ని మరో 
మారు కలుస్తాడు . బుక్కులోని చితరువులలో ని సంతకాల 
తేడాని దానిమీద తనకు గల ఊహలను ఆమెకు వివరించి - 
ఆమె పుస్తకంలో కూడా మరో మూడు చితరువులు మీద 
"శంకర్‌ ." అని సంతకం చేసి వున్నక్తైతే - మొతము తొమ్మిది 
"శంకర్‌ " అని సంతకం చేసివున్న చిత్తరువులు బయట 
పడతాయని - ఆ తొమ్మిది చిత్తరువులు ఏ పుస్తకంలో కలిపి 
చదివితే ఆ పుస్తకం - పరుశురామ దీక్షితులు నిజంగా రాసిన 
పుస్తకం అవుతుంది అని - రాతల్లో ఏమీ తేడాలేదని - వున్న 
తేడా అంతా చిత్తరువులలోనే వున్నదని - ఇవి చూస్తూ 


పుస్తకపు అర్దము గహించితే - శని గ్రహాన్ని కంట్రోల్‌ చేసే 
మంత విద్యు - మనకు సాంతము అవుతుందని చెపుతాడు. 
అప్పుడు ప్రమీలా బారో, తన వద్ద ఉన్న పుస్తకం కాపీని 
మూర్తికి చూపుతుంది .తన సతపు గదిలో తాను దాచిన 
పుస్తకాలు తెచ్చి ప్రమీలా బారో కి చూపి ఆమె అభిప్రాయము 
తెలుసుకుందాము అనే ఆలోచనతో ఆమె ఇంటిలోనుండి 
బయటికి రాగా -- మూర్తి మీద మరో సారి ప్రాణాంతక దాడి 
జరుగుతుంది. అతడు ఆ దాడిని తట్టుకొని వెనక్కి వచ్చే 
సరికి -. ప్రమీలా బారో తన ఇంటిలోని పెకపు మీదనుండి 
కిందవున్న కస్తెల పాయ్యి మీదకు (వేలాడ తీయపడి --ఆ 
కక్పుల మంటలు తన చితిమంటలుగా - ప్రాణాలతోనే 
కాలుబడి చని పోయి ఉంటుంది. 


ఇక చేసేందుకూ ఏమీ లేక మూర్తి తిరిగి తన సతతం గదికి 
వెళ్లే సరికి - అక్క డా అతను భ(దంగా దాచుకున్నరొండు 
కాపీలు పుస్తకపు కూడా కనపడ కుండా పోతాయి .వీటిని 
ఎవరు దొంగిలించారు అన్న ప్రశ్న రాగా -- " వాయస నేత 
ప్రియ " అనే ఆవిడే వీటిని దొంగిలించి ఉంటుంది అని 
మూర్తి యొక్క చెలికత్తె నమ్మకంగా చెపుతుంది. మూర్తి 
నమ్ముతాడు. 


ఈ" " వాయస నేత పియ "అనే ఆవిడా ఎవరంళే - శని 
దోవుని కొలిచే ఖుద భకురాలు - శనిని ఆవాహన చేసుకొని 
అతడిని తన బానిసను చేసుకోవాలని - అతడి గ్రహాన్ని తన 
ఆవాసం చేసుకొని - నిత్యా యవ్వనంతో చావు అనేది లేని 
మనిషిగా బతకాలి అని కోరుకొనే ఆవిడ. కాకుల యొక్క 
కనుగుడ్లు పెరికి వాటితో గుగ్గిళ్ళు చేసుకొని తినటం ఈమె కు 
ఇష్టము కాబట్టి ఈమెకు " వాయస నేత పియ" అని పేరు - 
ఈమెకు వేలాదిగా శిష్య గుణముఉంది. 


ఇప్పటివరకూ జరిగినది మనము అవలోకించుకుంళే -- " 
వాయన నేత పియ" వద్ద మొత్తం తొమ్మిది చిత్రములు - 


అవీ ' శంకర్‌ "చే సంతకము చేయబడినవి - మరియు 
పుస్తకము వున్నది. ఇప్పుడు " వాయస నేత పియ" తాను 
రహస్యంగా నిర్మించుకున్న తన ఆశ్రమానికి చేరి 
యజ్ఞవాటికను నిర్మించి శని దేముని ఆవాహనకు 
కూచుంటుంది . చెలికత్తె యొక్క శకుల ఆధారంగా మన 
శీనివాస మూర్తి ఈ రహస్య ఆశ్రమంలోకి ప్రవేశించుతాడు . 
మూర్తి యొక్క చెలికత్తె - తన శకులను వాడి శని దేముని 
ఆవాహన యజ్ఞాన్ని భంగపరిచి - "వాయన నేత పియ"ను 
సంహరించుతుంది .ఇతని పుస్తకాలు ఇతనికి వెనక్కి 
ఇచ్చేస్తుంది. 


తన చెలికత్తె,యొక్క వీర పనితనం చూసిన మూర్తి - ఆమెను 
తప్పించుకొని పుస్తకాలతో సహా వెళి ఒక కారు లో కూచుని - 
మెరియ పాండ్యన్‌ వద్దకు ప్రయాణం కట్టు తాడు. 
అనుకోకండా మూర్తి కారును ఒకరు గుద్ది యాక్సిడెంట్‌ 
చేస్తారు. మూర్తి స్పృహలోకి వచ్చి చూసుకునే సరికి అతని 
వద్ద వున్న పుస్తకాలు - మొతము తొమ్మిది చితరువులతో 
సహా మాయం అయిపోతాయి. మూర్తి యొక్క చెలికత్తె తిరిగి 
మూర్తికి ప్రత్యక్షమై - ఆ పుస్తకాలను - పెరియ పాండ్యన్‌ నే 
పట్టుకు పోయాడని - కారు యాక్సిడెంట్‌ కూడా అతనే 
చేయించాడని చెపుతుంది. ఆపె ఈ చెలికత్తె ఏ మూర్తిని 
మెరియ పాండ్యా యొక్క భవంతిలోకి తీసుకు పోతుంది. 


ఇప్పుడు పెరియ పాండ్యా తన దెగర వున్న పుస్తకాలలో 
వున్న మం[తాలు చదివి - ఆకాశంలో కనపడుతున్న 
మార్పులను తన వద్ద వున్న చితరువులతో పోలుస్తూ - శని 
దేవుడు - శని గాహం నుండి భూ గ్రాహం వచ్చే దారులు 
సరిగ్గా తెరుచుకుంటున్నావా? లేవా అని పరిశీలిస్తూ ఒక 
హూమము జరుపుతూ ఉంటాడు . పాండ్యన్‌, మూర్తిని చూసి 
జంకూ గొంకూ లేకుండా అతడిని ఆహ్వానించి - తాను శని 
(గ్రహాన్ని స్వాదీనం చేసుకో బోతున్న తతంగాన్ని కన్నులారా 


వీక్షించి ఆనందించమని అడుగుతాడు . నిజంగానే 
ఆకాశములో మార్పులు సంభవించి శని గాహం నుండి భూ 
(హాహానికి దారి చూపుతూ ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ 
ఉంటుంది 


కానీ తొమ్మిదో తలపు తెరుచుకొనే సరికి- ఏదీ కూడా సవ్యంగా 
జరగటం లేదని మూర్తికి అనుమానం వస్తుంది - మూర్తి 
చూస్తూ ఉండగానే పెరియాపాండున్‌- తన హూమపు 
జ్వాలల మధ్య తానే చిక్కి మరణించుతాడు . పాండ్యన్‌ 
భాదతో విలపించుచూ తన చేతులో పట్టుకుని వున్నా ఆ 
తొమ్మిది చిత్తరువులు హోమగుండంలోనుండి బయటకు 
మూర్తి వెపుకు విసురుతాడు . ఇంతా జరిగిన మీదట చెలికత్తె 
అనే పిల్ల మూర్తి పక్కన నిలబడుతూ - భుజం భుజం 
రాస్తుంది . ఆమె తనతో గేేమలో వున్నదని మూర్తి 
గహించుతాడు . ఇద్దరూ డేమకబుళు చెప్పుకుని - 
ముద్దులాడుకుంటారు . వీరు ఇట్లా డమలో విహరిస్తూ 
ఉండగా ఆకాశమంతా [పశాంతరంగా మారి - ఉన్నట్లు ఉండి 
ఒక ఉల్కా జారిపడి పెరియ పాండ్యన్‌ భవనాన్ని 
గుడుతుంది .దానితో ఆ భవంతినిప్పు ముద్దలా 
మారిపోతుంది . ఆ నిప్పుల ముద్దను చూపుతూ " దాని 
వెలుగులో మనకు పెల్లి జరగాలి - అదే నేను కోరుకునేది " 
అని చెపుతుంది 


వీరి సంసారం పువ్వుల పడవలా సాగుతూ ఉంటుంది. మరి 
మూర్తిలోని పరిశోధకుడు ఊరుకుంటాడా ? పుస్తకంలో 
చెప్పినట్లు శనిదేవుడు ఎందుకు లొంగి రాలేదు? అని అనేక 
సారు అడుగుతాడు. అయితే చెపుతాను రాండి -- అంటూ 
ఒకరోజు న మూర్తి భార్య అతనిని పరుశురామ దీక్షితులు 
ఇంటికి తీసుకో వెడుతుంది. ఆక్షణంలో పరుశురామ 
దీక్షితులు భార్య - తన భర్త యొక్క వర్దంతిని జరుపుకునే 
ఉద్దేశంతో ఇంటో బూజులు దులిపి ఆ చెత చెదారాన్ని 


వాకిటిలో పారబోస్తుంది . ఆ చెత్తలో ఒక చిత్తరువును మూర్తి 
భార్య బయటికి తీసి మూర్తికి చూపుతుంది . దాన్ని గురించి 
ఇట్లా చెపుతుంది. అందులో గంగను శిరస్సుపెకి 
ఆహ్వానము చేస్తున్న శివుని బొమ్మ ఉంటుంది. ఈ శని 
దేవుడు భూమి మీదకు దూకుటకు " శివుని సమ్మతి " తప్పుని 
సరి అని ఈ చిత్రము చెపుతున్నది. తన పుస్తకం చదివి 
ఎవరైనా సరే శని [గ్రహాన్ని ఆవాహన చేసి లోక కంటకులుగా 
తయారు కావచ్చునని పరుశురామ శాస్తి భయపడి - తనచేత 
పుస్తకము రాయించిన శని దేవముడినే తన సందేహము 
అడిగినాడు. 


అందుకుశని దేవుడు నవ్వి " నన్ను ఆహ్వానించు వారి పట్ల 
"శివ శకులు" ప్రసన్నముగా లేనిచో నేను భూమీ మీద 
(ప్రవేశించుట కల్లా. గంగ వచ్చుటకు శివుడు మరియు అతని 
శక్తీ యొక్క అంగీకారము ఎంత అవసరమో - నా రాకకు వారి 
అంగీకారము కూడా అంతే అవశ్యము. నా రాకడకు వారు 
ఇరువురూ అంగీకరింప వలయును - అప్పుడే నేను భూమి 
మెకి వత్తును " అని చెప్పెను. ఇది విన్నాక పరుశరామ శాస్తి 
ఈ తొమ్మిది తలుపులు విజయవంతముగా తెరుచుటకు ఈ 
చిత్తరువే తాళము వంటిది అని భావించి దానిని 
పుసకములోనుండి వేరుచేసి దాచాను. ఇది ఉన్నట్లు అతనికి 
- ఆ నీలఖంటునికి తప్ప వేరొకరికి తెలియదు . ముందుగాశివ 
పార్వతులను ధ్యానించి వారి అనుమతి కొరక పోవుటవల్లనో 
-- అలా కొరవలే అని తెలియక పోవుటవలై్లే -- పెరియ 
పాండ్యన్‌ -- తొమ్మిదో తలపు తెరుచు సమయమున శని 
దేముని ఆగ్రహానికి గురయి మరణించాడు- పుస్తకములో 
నిజాము లేక కాదు " అని మూర్తి భార - ఆ పిల్ల పేరు 
శాంభవి తన భర్తకు వివరణ చేసెను 


..ఈ వివరణ చెప్పి - ఆచిత్తరువును చేత పట్టుకొని ఆమె 
ఆకాశములోనికి వెళి పోయినది. 


ఇటు తరువాత ఎవరివద్దనైనా ఈ పుస్తకము ప్లస్‌ తొమ్మిది 
చిత్తరువులు ఉండి మొదలుగా శివ శకుల పూజ 
చేయవలెనని తెలుసుకొన్న పిమ్మటకూడా ఏమీ చేయలేరు. 
ఎందుకనగా శివుడు ప్రసన్నము అయినపుడు ఆకాశములో 
ఏమి కానవచ్చునో ఆ చిత్రము ఆధారంగానే పోల్పుకొన 
వలయును. ఆ తరువాతనే శని దేముని ఆహ్వానము 
చేయవలను. అందువల్లనే ఆ చిత్తరువుని చేత పుచ్చుకొని 
నేడు శాంభవి పెకి ఎగిరినది . 


ఇంతకూ ఈ శాంభవి ఎవరయ్యా అందురా? ఆమె 
"పరుశరామ శా(స్తి" గారి కూతురు బాల్యములోనే మూర్తిని 
శాాస్తీయముగా ఆడి నది - వివాహము అయినా కొద్దీ 
కాలమునకు భర్త మొగము ఎరుగకనే మరణించిన కన్య . 
ఆమె భర్త పట్ల తనకు గల యేమ మరియు మురిపెము 
తీర్చుకొనుటకు -మరియూ శివుని ఫటము పెలోకమునకు 
చేర్చి - లోకంలోని ఎవరివల్లానూ కూడా శని దేవుడు భూమి 
పెకి రాకుండా చూడవలెనన్న తండి కోర్కెను 
ఫలింపచేయుటకు - స్వరము విడిచి భూమికి వచ్చి - మూర్తిని 
వలచినది - తన కోర్కెలు నెరవేర్పుకున్నది 


ఈ తత్‌ కధకు మూలము ఒక (ఫెంచి రచన అని 
ఒపుఎకుంటాను.. కానీ ముగింపు మాతమునా సాంతము. 
అది ఒరిజినల్‌ ననవలలోది కాదు - శివుని ఫోటో ప్రసాపన 
వచ్చిన దెగరనుండీ రాసినది అంతానూ న్నా సాంతము - 
మా ఇలవేల్పు శాంభవి దేవి ఈ ముగింపు పలికించింది అని 
సవినయంగా చెపుతున్నాను - ఇట్లు వారణాసి (శీ రామ కృష్ణ 
--అమరవాతి 


